అథ చత్వారింశో5ధా్యయః 
సివదర్శనము 
నారద ఉవాచ | 


విధే విధే మహాప్రాజ్ఞ శెవతత్త్వ ప్రదర్శక | శావితా రమణీప్రాయా 
నివలీలా మహాద్సుతా || 1 


వీరేణ విరభశిశ్నోదేణ దక్షయజ్ఞం వినాశ వై | కైలాస్తాదౌ గతే తాత 
కిమభూతద్వదాధునా || 2 


నారదుడిట్లు పలికెను - 


హే విధి! నీవు శివతత్త్వమును ప్రదర్శించే మహాపాజాడవు. మిక్కిలి 
మనోరంజకము, మహాదుతమునగు శివలీలను వినిపించితివి (1). 
వీరుడగు వీరభ్యదుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసి, కైలాస 
పర్వతమునకు వెళినాడు గదా :ఓ తండీ!: తరవాత ఏమైనదో ఇప్పుడు 
చెప్పుము (2). 


[బహూూవాచ | 


అధ దేవగణాస్సుర్వే మునయశ్చ పరాజితాః |రుద్రానీకై ర్విభిన్నాంగా 
మమ లోకం యయుస్తదా || 3 


స్వయంభువే నమస్కృత్య మహ్యం సంస్తూయ భూరిశః | తత్య 
స్వకేశం విశేషేణ కార్నె్సనెవ న్యవేదయన్‌ || 4 


తదాకర్ణ తతో5హం వై ప్రత శోకేన పీడితః | అచింతయమతివ్యగో 
దూయమానే చేతసా ||5 


కిం కార్యం కార్యమద్యాశు మయా దెవసుఖావహమ్‌ | యేన జీవతు 
దక్షోోసా మఖంః పూర్ణ భ#*వేతుురః || 6 


(బహ్మ ఇట్లు పలికెను - 


అపుడు సర్వదేవగణములు, మరియు మనులు పరాజితులై, రుదుని 
సేనలతే చితకకొట్టబడిన అవయవములు గలవారై నా లోకమునకు 
వచ్చిరి (3). స్వయంభువుదనగు నాకు సమస్కరించి పరిపరి 
విధముల స్తుతించి తమకు కలిగిన ఆపత్తును సమ(గముగా 
నివేదించిరి (4). పత్ర శోకముచే పీడితుడనై మిక్కిలి ఆదుర్దాతో 
దుఃఖముతో నిండిన మనస్సు గల నేను వారి మాటలను విని 
ఆలోదచించితిని (5). ఇపుడు దేవతలకు సుఖము కలుగుటకై నేను 
చేయదగిన కర్తవ్యమేమి ? దక్షుడు మరల బతికి ఈ యజ్ఞము 
పూర్తియగు ఉపాయమేది ? (6). 


ఏవం విచార] బహుధా నాలభం శమహం మునే | విష్ణుం తదా 
స్మరన్‌ భకాా జానమాప్తం తదోచితమ్‌ || 7 


అధ దేవెశ) మునిభి ర్విషోరకోమహం గతః | నత్వా నుత్వా చ 
వివిధైస్తు వైర్తుఃఖం న్యవేదయమ్‌ || 8 


యథాధ్వరః ప్రపూర్ణసాధెవ యజ్ఞకరశ్చ సః | 
సుఖీనస్స్యుస్సురాస్సర్వే మునయశ్చ తథా కురు || 9 


దేవ దేవ రమానాథ విష్తో దేవసుఖావహ | వయం త్వచ్చరణం |పాప్తొ 
స్సృదేవమునయో (ధ్రువమ్‌ || 10 


ఇత్యాకర్త్య వచో మే హి బహ్మణస్స రమేశ్వరః | ప్రత్యువాచ శివం 
స్మృత్వా శివాత్మా దీన మానసః || 11 


ఓ మహర్షి! ఇట్లు నేను పరిపరి విధముల ఆలోదించితిని. కాని నాకు 
మనశ్శాంతి లభించలేదు. అపుడు భక్తితో విష్ణువును స్మరించగా, ఆ 
సమయమునకు తగిన జ్ఞానము కలిగినది (7). అపుడు దేవతలతో 
మరియు మునులతో గూడి నేను విషులోకమునకు వెళి నమస్కరించి 
వివిధ స్మోతములతో స్తుతించి మా దుఃఖమును విన్నవించితిని (8). 
హే దేవా! ఈ యజ్ఞము పూర్తమై ఆ యజమాని, సర్వ దేవతలు 


మరియు మునులు సుఖమును పొందు ఉపాయమును చేయుము 
(9). దేవదేవా! లక్షి పతీ! విష్ణో! నీవ దేవతలకు 
సుఖమునిచ్చువాడవు. దేవతలతో మునులతో గూడిమేము నిన్ను 
నిశ్చయముగా శరణు వాందియున్నాము (10). బహ్మనగు నా ఈ 
మాటను విని శివస్వరూపుడగు ఆ లక్ష్మీపతి దైన్యముతో గూడిన 
మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను (11). 


విష్ణు రువాచ | 


తేజీయసి న సా భూతా కృతాగసి బు భూషతామ్‌ | తత క్షేమాయ 
బహూధా బభూషా హి కృతాగసామ్‌ || 12 


కృతపాపాస్సురాస్ఫరే శివే హి పరమేశ్వరే | పరాదదుర్యజ్ఞభాగం 
తస్య శంభోర్విధే యతః || 13 


పసాదయధ్వం సర్వే హి యూయం శుదేన చేతసా | అథా 
పరపసాదం తం గృహీతాం[ఘియుగం శివమ్‌ || 14 


యస్మిన్‌ ప్రకుపితే దేవే వినిశ్వత్యఖిలం జగత్‌ | సలోకపాలయజిస్య 
శాసనాజీవితం (దుతమ్‌ || 15 


విష్ణువు ఇట్లు పలికెను - 


ఉన్నతిని గోరువారు తేజశ్శాలియగు వ్యక్తి విషయములో 
అపరాధమును చేయుట తగదు. అట్లు అపరాధమును చేయువారికి 
క్షేమము కలుగదు. వారి కోరిక నౌరవేరదు (12). దేవతలందరు 
పరమేశ్వరుడగు శివని యందు అపరాధమును చేసిరి. ఓ విధీ వీరు 
శంభునకు యజ్ఞ భాగమునీయకుండిరి (13). మీరందరు గొప్ప 
ప్రసాద బుదిగల ఆ శివుని కాళ్లను పట్టుకొని శుదమగు మనస్సుతో 
పసనుని చేయుడు (14. ఆ దేవుడు కోపించినచో సమస్త జగత్తు 
నశించును. ఆయన శాసించినచో లోకపాలకుల జీవితము వెంటనే 
సమాప్తమగును. యజ్ఞము ధ్వస్తమగును (15). 


తమాశు దేవం పియయా విహీనం చ దురుక్తిభి 5: | క్షమాపయధ్వం 
హృది్వద్దం దక్షేణ సుదురాత్మనా || 16 


అయమేవ మహోపాయస్తచ్చాంత్రై కేవలం విధే | శంభోసంతుష్టయే 
మనే సత్యమేవోదితం మయా || 17 


నాహం న తవం సురాశ్చాన్యే మునయోంపి తనూభ్యుతః | యస్య 
తత్త్వం ప్రమాణం చ న విదుర్పులవిర్యయోః || 18 


ఆత్మతం|తస్య తసాాప పరస్య పరమాత్మనః | క ఉపాయం 
విధిత్సేద్వై పరం మూఢం విరోధినమ్‌ || 19 


చలిష్యు5హమపి [బబహ్మన్‌ సర్వైస్సార్తం శివాలయమ్‌ | క్షమాపయామి 
గిరిశం కృతాగశ శివే (ధువమ్‌ || 20 


మిక్కిలి దుష్టుడగు దక్షునిచే తప్పు మాటలను పలికి ఆయన 
హృదయము గాయపరుచబడినది. ప్రియురాలి తోడు లేని ఆ దేవుని 
వెంటనే క్షమార్పణను కోరుడు (16). ఓ బహ్మా శంభుడు శాంతించి 
సంతసించుటకు ఇదియే ఎకైెకమగు గొప్ప ఉపాయమని నను 
తలంచెదను. నేను సత్యమునే పలుకుచున్నాను (17). నెను గాని, 
నీవు గాని, ఇతర దేవతలు గాని, మునులు గాని, ఇతర [పాణులుగాని 
ఆయన తత్త్వమును, ఆయన బల పరాక్రమముల సీమలను 
ఎరుంగజాలగు (18). స్వతం|తుడు, పరుడు, ఏపరమాత్మయగు ఆ 
నివునకు విరోధియగు పరమ మూర్గునకు ఉపాయమును ఎవరు 
చెప్పునిచ్చుగించెదరు ? (91). ఓ బహ్మా !నేను కూడ మీ అందరితో 
గూడి శివుని ధామమునకు వచ్చాదను. నేను కూడ శివని యందు 
నిశిితముగా అపరాధమును చేసితిని. ఇపుడు క్షమార్పణను 
చెప్పుదను (20). 


[బహూూవాచ | 


ఇత్తమాదిశ్య విష్ణుర్మాం [బహ్మాణం సామరాదికమ్‌ | సార్ధం దేవైర్మతిం 
చే తధిరౌ గమనాయ సః || 21 


య్క° స్వధిష్టు నిలయం శివస్వాది వరం శుభమ్‌ | కైలాసం 
సామరముని |పజేశాదియుతో హరిః || 22 


అతిపియం ప్రభోర్నిత్యం సుజుష్టం కిం నరాదిభిః | నరేతరై రప్సురోఖి 
ర్యోగసిదైర్మహోన్నతమ్‌ || 23 


నానామణిమయి శృుంగై శోభమానం సమంతతః | నానాధాతు 
విచ్మితం వై నానాదుమలతాకులమి || 24 


బహ్మ ఇట్లు పలికెను - 


విష్ణువు దేవతలు మొదలగు వారితో గూడియున్న [(బహ్మను (నన్ను) 
ఇట్లు ఆదేశించి, దేవతలతో గూడి శివుని పర్వతమునకు వెళవలెనని 
నిశ్చయించుకొనెను (21). విష్ణువు దేవతలతో మునులతో 
దికాలకులతో ఇతరులతో గూడి తన ధామము నుండి బయలుదేరి 
మంగళకరము, శివుడు నివసించు పర్వత రాజము అగు 
కైలాసమునకు వెళ్లను (22). కైలాసము శివపభునకు మిక్కిలి 
పియమైెనది. కింనరులు మొదలగు వారిచే సేవింపబడునది, 
అప్సరసలు మొదలగు దేవతా(సస్తీలచే మరియు యోగసిద్దులచే 
సేవింపబడునది, మిక్కిలి ఎత్తెనది (23), అంతటా మణులు పొదిగిన 
అనేక ిఖరములతో ఒప్పారునది, అనేక ధాతువులతో రంగు రంగుల 
సానువులు గలది, అనేక విధముల చెట్లతో లతలతో దట్టముగా 
నిండియున్నది (24). 


నానామృగగణాకీర్ణం నానాపక్షి సమన్వితమ్‌ | నానాజల ప్రసవణ 
రమరై స్సిదయోపితామ్‌ || 25 


రమణర్విహరంతీనాం నానాకందర సానుషు | [దుమజాతిఖి రన్యాభీ 
రాజితం రాజత[పభమి || 26 


వ్యయఘూదిభిర్మహాసత్త్వైః నిర్తుష్టం [కూరతోజ్టితమ్‌ | సర్వోశోభాన్వితం 
దివ్యం మహావిస్మయ కారకమ్‌ || 27 


పర్యస్తం గంగయా సత్యా సాన పుణ్యతరోదయా | సర్వపావన సంక।ర్రా 
విష్ణు పద్యా సునిర్మలమ్‌ || 28 


ఆ కైలాసము అనేక రకముల మృగముల గుంపులతో 
ఆవరింపబడియున్నది. అచట వివిధ రకముల పక్షులు ఉండెను. 
అనేక కొండకాలువలతో కూడియున్నది. దేవతా స్తీలు పియులగు 
సురలతో గుడి వివిధ గుహలయందు (25) పర్వత సానువలయందు 
విహరించుచుండిరి. ఆ పర్వతము వెండి వలె కాంతులీనాను. అనేక 
వృక్ష జాతులతో ప్రకాశించెను (26). కార్యమును వీడిన వాఘము 
మొదలగు మహామృగములు అచట టిరుగాడుచుండెను. సమస్త 
శోభలతో గూడిన ఆ దివ్య పర్వతము గొప్ప అచ్చెరువును 
కలిగించుచుండెను (27). సానమహిమచె మరింత పుణ్యమగు 
ఉదకములు గలది, సర్వులను పావనము చేయునది, విషు 
పాదముల నుండి పుట్టినది, పవ్మితమైనది అగు గంగచే 
చుట్టూవారబడియున్న ఆ పర్వతము నిర్మలముగ నుండెను (28). 


ఏవం విధం గిరిం దృష్వాకైలాసాఖ్యం శివపియమ్‌ | యయుస్తే 
విస్మయం దేవా విన్వాద్యాస్సమునీశ్వరాః || 29 


తత్సమీపే5కలకాం రమ్యాం దదృశుర్నామ తే పురీమ్‌ | కుబేరస్య 
మహాదివ్యాం ర్ముదమ్మితనస్య నిర్దరాః || ౩౦ 


వనం సౌగంధికం చాపి దదృశుస్తతృమీపతః | సరవదుమాన్వితం 
దివ్యం యత్ర తన్నాదమదుతమ్‌ || 31 


తద్బాహ్యతస్తస్య దివ్వే సరితావతిపావనే | నందా చాలకంనందా చ 
దర్శనాత్పాపహారికే || 32 


శివునకు పియమైన, కైలాసమని పేరు గాంచిన ఇట్టి పర్వతమును 
చూచి విష్ణువు మొదలగు దేవతలు మరియు మహరులు 
అచ్చారువనందిరి (29). ఆ దేవతలు దాని సమీపమునందు 
నివమితుడగు కుబేరుని అత్యంత దివ్యమైన, అలకయను పెర 


('పఖ్యాతి గాంచిన సుందరమగు పురమును చూచిరి (30). దాని 
సమీపములో సర్వ విధముల వృక్షములతో కూడిన సౌగింధికమను 
దివ్వవనమును చూచిరి. ఆ వనములోని పక్షుల ధ్వనులు 
అద్భుతముగ నుండెను (31). దానికి కొద్ది దూరములో దివ్యములు, 
మిక్కిలి పవిత్రమైనవి, దర్శనమాత్రముచే పాపములను పాగొట్టునవి 
అగు నంద, అలకనంద అనే సరస్సులు గలవు (32). 


పపుస్సుర(స్తియో నిత్వమవగూహ్య స్వలోకతః | విగాహ్య పుంభిస్తాస్తత 
కీడంతి రతి కర్చితాః || 33 


హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికం చ యత్‌ | గచుంతస్తే 
సురా ఆరాద్దర్శృశుశ్చాంకరం వటమ్‌ || 34 


పర్యక్‌ కృతాచలచాాయం పాదోన విటపాయితమ్‌ | శతయోజన 
కోత్సేధం నిర్నీడం తాపవర్సితమ్‌ || 35 


మహాపుణ్యవతాం దృశ్యం సురమ్యం చాతిపావనమ్‌ | 
శంభుయోగస్తలం దివ్యం యోగిసేవ్యం మహోత్తమమ్‌ || 36 


దేవతాసీలు ప్రతిదినము తమ లోకమునుండి అచటకు వచ్చి 
వాటిలోని నీటిని త్రాగాదరు. మన్మథ పీడితులగు వారలు తమ 
పియులతో కలిసి వాటియందు జలకీడలాడెదరు (33). కుబేరుని 
నగరమును, సౌగంధిక వనమును దాటి ఆ దేవతలు కొద్ది దూరము 
వెళ్లి శంకరుని మరి చెట్టును చూచిరి (34). దాని ఊడల్నియు 
వేర్వేరు వృక్షములా అన్నట్లున్నవి. అది బహువిస్తారమగు తొలగివోని 
నీడను ఇచ్చుచుండెను. దాని క్రింద చల్లగా నుండెను. అది వంద 
యోజనముల ఎత్తుండెను. దాని యందు పక్షుల గూళ్లు లేకుండెను 
(35). ఆ స్థలములో శంభుడు తపస్సును చేసెను. ఆ దివ్య ఫలము 
మహాపుణ్యాత్ములకు మాత్రమే చూడనగును. ఆ సుందర సలము 
పరమ పావనమైనది. మహోత్తరమగు ఆ సలమును యోగులు 
సేవించెదరు (36). 


ముముక్షు శరణ తస్మిన్‌ మహాయోగమయే వసే | ఆసీనం 
దదృుశుస్సుర్వే శివం విజ్ఞాదయసురాః || 37 


విధి పు[తైర్మహాసిద్దె శివభకిరతైస్నదా | ఉపాస్యమానం సుముదా 
శాంతె సృంశాంత వ(గహాః || 39 


తథా సఖ్యా కుబేరేణ భర్తా గుహ్యకరక్షసామ్‌ | సేవ్యమానం విశేషేణ 
స్వగణర్‌జజ తెభీస్చదా || 39 


తాపసాభీష్టస(దూపం బిభతం పరమేశ్వరమ్‌ | వాత్సుల్వా 
ద్విశసుహృదం భన్నాది సువిరాజితమ్‌ || 40 


ముముక్షువులకు శరణమైనది, మహాయోగాత్మకము అగు ఆ 
వటవుక్షముపై కూర్చుండియున్న శివుని విష్ణువు మొదలగు 
దేవతలందరు గాంచిరి (37). మహాసిద్దులు, సర్వదా శివభకియందు 
రమించువారు, సుందరమగు దేహములు గలవారు, శాంతమూరులు 
అగు (బహ్మపుతులు ఆనందముతో శివుని ఉపాసించుచుండిరి 
(38).యక్ష రాక్షసులకు ప్రభువు, మిత్రుడునగు కుబేరుడు, ఆతని 
జాతులు , శివుని గణములు ఆ శివుని ప్రత్యేకముగా సర్వదా 
సేవించుచుండిరి (39). సర్వపాణులకు వాత్సుల్యమును చూపే 
మిత్రుడు అగు పరమేశ్వరుడు భస్మము మొదలగు వాటితో 
(ప్రకాశించువాడై తపశ్శాలురకు అభీష్టమగు దివ్యరూపమును 
ధరించుయుండాను (40). 


మునే తుభ్యం ప్రవోచంతం పృచ్చతే జానముత్తమమ్‌| కుశాసనే 
సూపవిష్టం సర్వేషాం శృణ్వతాం సతామ్‌ || 41 


కృత్వోరౌ దక్షిణ సవ్యం చరణం చైవ జానుని | బాహు 
పకోషాక్షమాలం స్థితం సత్తర్మముదయా || 42 


ఏవం విధం శివం దృష్ట్వా తదా విషాః దయస్సురాః | 
పణ ముస్వ్వరితం సర్వే కరౌ బద్ద వినమకాః || 43 


ఉపలభ్యాగతం రృుదో మయా విష్ణుం సతాం గతిః | ఉత్తాయ చే 
ిరసాభివందనమపి ప్రభుః || 44 


ఓ మహర్షి: ఆయన దర్పాసనమునందు గూర్చుండి మహర్తులందరు 
వినుచుండగా నీవు అడిగిన (ప్రశ్నలకు సమాధానముగా ఉత్తమ 
జ్ఞానమును బోధించుచుండెను (41). ఆయన కుడి తొడపై ఎడమ 
కాలిని, జానువును ఉంచి, బాహువుల నుండి ముంజేతుల నుండి 
(వేలాడుచున్న రుద్రాక్ష మాలలు గలవాడై జానముదతో 
కూర్చుండెను (42). అపుడు ఇట్టి శివుని చూచి విష్ణువు మొదలగు 
దేవతలందరు వినయముతో చేతులు కట్టుకొని శీఘముగా 
నమస్కరించిరి (43). సత్పురుషులకు గతెయగు రుదప్రభుడు 
అచటకు వచ్చిన నన్ను విష్ణువును చూచి లేచి శిరస్సుతో 
అభివాదమును కూడ చేసెను (44). 


వందితాంఘిస్తదా సరై్వర్ణివె్యరిఖాదిభిశ్నివః | ననామాథ యథా 
విష్ణుః కశ$పం లోకసధతిః || 45 


సురసిద గణాధిశ మహర్షి సునమస్కృతమ్‌ | సమువా చ సురైరిమ్లుః 
కృతసన్నతె మాదరాత్‌ || 46 


ఇతి ఢీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద సంహితాయాం 
ద్వితీయే సతీఖండే శివదర్శన వర్తనం నామ చతాారింశో5ధాాయః 
(40). 


విష్ణువు మొదలగు దేవతలందరిచే నమస్కరింపబడిన పాదములు 
గల శివుడు, లోకములకు సదతినిచు విష్ణువు కశ్వప ప్రజాపతికి 
నమస్కరించిన తీరున, మాకు నమస్కరించెను (45). దేవతలు, 
సిద్దులు, గణాదీశులు మరియు మహర్తులచే సాదరముగా 
నమస్కరింపబడిన శివుని ఉద్దేశించి విష్ణువు దేవతలతో గూడి ఇటు 
పలికెను (46). 


ఫీ శివ మహాపురాణములో రెండవదియగు రుద సంహితయందు 
సతీఖండములో శివదర్శన వర్షనమనే నలుబడి యవ అధ్యాయము 
ముగిసినది (40). 


